పేరు లేని 
అబ్బాయి 


పేరులేని అబ్బాయి 


మధ్య ఆసియా , గల్ఫ్ ప్రాంతం నుంచి ఇస్ 
షా సేకరించిన అనేక సూఫీకథలలో ఇదొకటి . - 
అక్కడ కథలు చెప్పే సాంప్రదాయం వెయ్యేళ్లకు 
పైగా సాగుతోంది . షా సేకరించిన కథలు పెద్దల్ని , 
పిల్లల్ని ఆకట్టుకున్నాయి . 

పేరులేని ఒక అబ్బాయి పేరు కావాలని 
స్నేహితుడిని అడుగుతాడు. చివరికి అతడికి 
పేరు దొరుకుతుంది , అంతేకాదు అతనికి ఉన్న 
ఒక పాత కలకి బదులు కొత్త కలదొరుకుతుంది . 


TEL 


Carage 


అనగా , అనగా చాలా సంవత్సరాల క్రితం 
సంగతి . ఒక ఊళ్లో ఒక అబ్బా యికి పేరు లేదు . 
పేరు లేకపోవటంచాలా వింత విషయం 
. " ఆ 
అబ్బాయికి పేరు ఎందుకు లేదు ?” అని మీరు 


అడగవచ్చు . 


ఆ అబ్బాయి పుట్టిన తరవాత అమ్మా , నాన్నా అతడికి పేరు 
పెడదామని అనుకుంటూ ఉండగా వాళ్ల ఇంటికి ఒక 
జ్ఞాని వచ్చాడు . 
“ ఈపిల్లవాడుచాలా అదృష్టవంతుడు ," 

జ్ఞాని అన్నాడు, “ఒకరోజు 
ఇతడికీ అద్భుతమైన వస్తువు ఇస్తాను . అయితే అంతకంటే ముందు 
ఇతడికి పేరు ఇస్తాను. అప్పటివరకు అతడికి మీరు పెట్టవద్దు . ” 
“ అలాగే,” అన్నారు అమ్మా , నాన్నలు. “ మా అబ్బాయికి పేరు 
ఎప్పుడు పెడతారు ? ” 
“ ఆ సంగతి నేను ఇప్పుడే చెప్పలేను ,” చేప్పాడుజ్ఞాని. " ఇతడు 
అదృష్టవంతుడని , ఇతడికి మీరు పేరు పెట్టగూడదని మరిచిపోవద్దు . ” 


. 


- 


00 


ఆ అబ్బాయికి పేరు లేదు కదా . అందుకే అతడి 
అమ్మా , నాన్నలు అనామకుడు అనిపిలిచేవాళ్లు . 


ఒకరోజు అనామకుడు పక్క ఇంటిలో ఉండే 
స్నేహితుడి దగ్గరకు వెళ్లాడు . " అందరికీ పేరు ఉంది . 
నాకు కూడా పేరు ఉంటే బాగుండునని ఉంది . నీ పేరు 
నాకు ఇస్తావా ?" అతడు స్నేహితుడిని అడిగాడు . 


“ నాకు ఉన్నది అన్వర్ అని ఒక్క పేరు . అది నీకు ఇస్తే 
నాకు ఏముంటుంది ? ఒకవేళ నా పేరు నీకిస్తే , నువ్వు 
నాకేమిస్తావు ? నీ దగ్గర ఏముంది ? " 


“ నా దగ్గర ఒక కల ఉంది . అది నీకు 
ఇస్తాను ,” “ అనామకుడు చెప్పాడు . 


“కానీ, నా పేరుని నీకు ఎలా 
ఇవ్వాలి , నీకలని నాకు ఎలా 
ఇస్తావు ? ” అన్వర్ అడిగాడు . 


“ నాకు తెలుసు, ” అనామకుడు 
చెప్పాడు , “ పద , వెళ్లి 
జ్ఞానిని 
అడుగుదాం ! ” 


ఆజ్ఞానిదగ్గరలోనే ఉన్నాడు . 


“ ఇక్కడ కూర్చోండి . నా దగ్గర 
పెట్టెల్లో ఏముందో చూస్తాను ,” 
జ్ఞాని అన్నాడు . 
పిల్లలు ఇద్దరూ అతడికి దగ్గరగా 
కూర్చున్నారు. 


జ్ఞాని ఒక పెట్టె తెరిచాడు. “ ఈ 
మాయల పెట్టెలో అన్ని రకాల 
పేర్లు ఉన్నాయి ,” అన్నాడు . 


అతడు ఆ పెట్టె మూత తెరవగానే ఆపిల్లలకిచాలా 
పేర్లు వినిపించసాగాయి . 
అందులో అన్ని రకాల పేర్లు ఉన్నాయి , పేర్లు , పేర్లు , 
పేర్లు . తమ పేర్లు పలుకుతున్న పేర్లు , ఇతరుల పేర్లు 
పలుకుతున్న పేర్లు , ప్రపంచంలోని అన్ని దేశాలలోని 
పేర్లను పలుకుతున్న పేర్లు . 


ఆజ్ఞానిపెట్టెలోంచి ఒక పేరు తీసి పేరులేని అబ్బాయికి 
ఇచ్చాడు . ఆ పేరు ఎగిరి ఆ అబ్బాయి అరచేతిలోకి 
దూకింది , చేతి మీద పరిగెత్తుతూ భుజం మీదకి ఎక్కింది . 
అక్కడినుంచి అతడి చెవిలో నుంచి మెదడులోకి దూరింది . 


KU 


ఆ అబ్బాయికి ఉన్నట్టుండి తనకి పేరు 
దొరికినట్టు అనిపించింది ! | 
“ హాయ్ ! హాయ్ !” అంటూ అతడు అరిచాడు . 
“ నాకు పేరుదొరికింది . నేను హుస్నీని ! ” 
హుస్నీ అతడి పేరు . 


“ హుస్నీ నాకు ఇస్తానన్న కల నాకు 
కావాలి! " అంటూ అన్వర్ అరిచాడు. 
“ ఓపిక పట్టు ,బాబు !" 

జ్ఞాని అన్నాడు . 


అతడు మరొక పెట్టె మూత తెరిచాడు. 
“ మనుషులకు అవసరం లేని కలలు 
ఇందులో ఉంటాయి, ” చెప్పాడుజ్ఞాని. 
“ హుస్సీ , నీతలను చేతితో తాకి ఈ పెట్టలో 
పెడితే నీ కల అందులోకి వెళుతుంది . ”” 
జ్ఞాని చెప్పినట్టే చేశాడు హుస్సీ . తలను 
తాకగానేఅతడి చేతిలోకి కల వచ్చింది , 
చేతిని పెట్టెలో పెట్టగానేఆ కల అందులోకి 
వెళ్లింది . 


U 


ఆజ్ఞాని మరొకపెట్టెను తెరిచాడు . “ ఈ 
పెట్టి నిండా అద్భుత కలలు ఉన్నాయి ! " 
పిల్లలతోజ్ఞాని చెప్పాడు . అందులోని 
అద్భుత కలలన్నీ వాళ్లకి కనిపించాయి . 


అద్భుత , ఆశ్చర్యకర కలలు ! 


“ మీ ఇద్దరికీ చెరొక కలను ఇస్తాను ,” ఆ అబ్బాయిలతో జ్ఞాని 
చెప్పాడు . వాళ్లకికావలసిన కలని ఎంచుకోమన్నాడు . ఆ ఇద్దరు 
తమకి కావలసిన కలను తాకారు. ఆ కల ఎగిరి ఆ అబ్బాయిల 
అరచేతిలోకి దూకింది , వాళ్ల చేతుల మీద పరిగెత్తుతూ భుజం 

మీదకి ఎక్కింది . అక్కడినుంచి వాళ్ల చెవిలో నుంచి మెదడులోకి 
దూరింది , హుస్నీ పేరులాగానే. 


PRINT 


హుస్సీ కి ఎప్పటికీ ఉండే ఒక పేరు 
దొరికింది . .. 


హుస్సీ , అన్వలకు ఎప్పుడూ 
అద్భుతమైన కలలు వచ్చేవి . 


అయిపోయింది 


